శ్రీమతే రామానుజాయ నమః 


BOS తిరుచ్చిత్తిరకూటమ్‌ యతిరాజమ్మగారు రచించిన 
నూటఎనిమిది దివ్యదేశముల 


తిరుప్పల్సియె కబిచ్చి 


తెలుగు తాత్సర్యం 


డా॥ శీ మాన్‌ ఈ.ఏ. శింగరాచార్యస్వామి 


& 


82S తిరుచ్చిత్తిరకూటమ్‌ యతిరాజమ్మగారు రచించిన 
£2 అవి 
నూటఎనిమిది దివ్యదేశముల 


తిరుప్పల్ళియె యిచ్చి 
తెలుగు తాత్పర్యం 3 
డా॥ శ్రీమాన్‌ ఈ.ఏ. శింగరాచార్యస్వామివారు 


ప్రథమముద్రణము - 2014 


ప్రతులు - 1000 

వెల - అమూల్యము. 

అన్ని హక్కులు - రచయితే 

డి.టి.పి. : శ్రీమతి ఏయస్‌. జయలక్ష్మి 


భవానినగర్‌, తిరుపతి. 


ప్రింటింగ్‌ : సి.ఎన్‌. ప్రింటర్స్‌, 
ప్రకాశంరోడ్‌, తిరుపతి. 


ప్రరోచన 


పరవ్యూహవిభవాంతర్యామి అర్బారూపాలనే అయిదు విధాలైన భగవ 
(ద్రూపాలలో అర్బారూపం సులభతరమైనది, అన్నివిధాల పూర్ణమైనది. అందు వల్లనే 
దీనిని [శ్రుతి “పూర్ణమ్‌” అని పొగడింది. ఆశ్రీర్యార్డు పూర్వాచార్యులు అందణు 
శరణాగతి చేసినది, కైంకర్యాన్ని చేయాలని అశపడినది ఈ wor) రూపంలోనే. 
ఆసేతుహిమాచలం భగవానుడు అర్ఫారూపిగా వేంచేసి ఉండే క్షేత్రాలు IS) ఉన్నా, 
వాటిలో ఆకగ్యార్టు, దివ్యప్రబంధాలలో మంగళాశాసనం చేసిన క్షేత్రాలకు 
వైలక్షణ్యమున్నది. వీటికి దివ్యదేశాలని పేరు. ఇవి సంఖ్యలో 108. పరమపదం, 
క్షీరాబ్ది అనే రెండు తప్ప మిగిలిన 106 క్షేత్రాలు ఈ భూమిపైననే ఉన్నవి. దివ్యదేశ 
సందర్భనమేకాక, దివ్యదేశనామాను సంధానం కూడా HSS Spo. “తిరువేజ్లడమ్‌ 
నజ్ఞట్కు apa PLP నమ్‌వినై ఓయుమే!” (వేంకటాచలానికి నమస్కరిస్తే, 
మన పాపాలను తీరిపోతాయి) అని SSID దివ్యదేశాలను సేవించడం 
పాపహరమన్నారు. 

అర్బామూర్తికి చేసే సేవలలో సుప్రభాత సేవ మొదటిది. శ్రీ తిల్లైతిరుచ్చిత్తి 
కూటమ్‌ యతిరాజమ్మగారు ఆకగ్యార్డు కీర్తించిన 108 దివ్య దేశాల నామాలను, 
ఆ క్షేత్రాలలో వేంచేసి ఉండే భగవదర్భారూపాల నామాలను కూర్చి తమిళ భాషలో 
ఒక చక్కని తిరుప్పళ్ళి ఎ్మగుచ్చి ప్రబంధాన్ని రచించారు. దీనిని ప్రతి దినం 
ఉదయం భగవదారాధనా సమయంలో అనుసంధిస్తే, అన్ని దివ్యదేశాల నామాలను, 
అచటి అర్హామూర్తుల నామాలను అనుసంధించినట్టు కాగలదు. అది పరమాత్మకు 
ప్రీతిని కలిగించే వాచిక కైంకర్యం అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఈ చిన్న 
ప్రబంధం (ప్రపన్నుల నిత్యానుసంధానానికి వీలుగా తెలుగు తాత్సర్యంతో పాటు 
ముద్రింపబడడం ఆస్తికలోకాన్ని ఆనందింప జేస్తున్నది. ఈ ప్రయత్నంలో నాకు 
కూడా భాగాన్ని కల్గించిన, ఈ [గ్రంథ ముద్రణకు ఆర్థికంగా సహకరించిన 
భగవద్భాగవతాచార్య కైంకర్య నిష్టలకు హార్షమైన మంగళాశాసనాలను 
అందిస్తున్నాను. ఈ (గ్రంథాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా ఆస్తిక పాఠకులను 
కోరుతున్నాను. స్వస్తి, 
తిరుపతి ఇట్లు 
8-10-2014 ఈ.ఏ.శింగరాచార్యులు 


శ్రీమతే రామానుజాయ నమః 


nor Pore 


తిల్లై తిరుచ్చిత్తిరరూటమ్‌ యతిరాజమ్మగారు రచించిన 
7 నూట ఎనిమిది దివ్యదేశముల 


తిరుప్పళ్ళియె యిచ్చి 


తనియన్‌లు 


& 


1. _మేదినియిల్‌ మామలరాళ్‌, మన్ను తిరుమార్చన్‌ aS 
MOS తిరుప్పదిగళుడై, తిరునామమ్‌ నినైన్దేత్త, 
కామనెఖ్రీల్‌ తిగభ్ర్‌ పుగభ్ర్‌, తిరుమేని Sey తమి క్‌, 
మామటైయోన్‌ మాణనడి, మగి భ్రీన్దేత్తి వాభ్రత్తువమే 


ఈ లీలావిభూతిలో, పద్మనివాసిని అయిన లక్ష్మీదేవి నిత్యవాసం చేసే 
వక్షస్థలాన్ని కల్గిన భగవానుడైన శ్రీమన్నారాయణుడు అభిమానించి 
అర్బారూపంలో వేంచేసి ఉండే దివ్యదేశాల తిరునామాలను ప్రాతఃకాలంలో 
అనుసంధించి కీర్తించేటట్టుగా - మన్మథుని (వలె) కంటే ఎక్కువ అందంతో 
ప్రకాశించే, కీర్తిని కల తిరుమేనిని కలవారు, ద్రావిడవేదాన్ని అనుగ్రహించిన 
TOS నమ్మాఖ్రార్ల శ్రీచరణాలను ఆనందించి స్తుతించి, మంగళాశాసనం 
చేద్దాం. 

2. నూథ్‌ణిట్టు పతిప్పెరుమాళ్‌, పళ్ళియెబచ్చి పాడ 

SP PB పా ప్పుగట్రు శీర్‌, పణిరాజన్‌ పదమ్‌ కాప్పే 

నూట ఎనిమిది దివ్యతిరుపతులలోని అర్బారూపాలకు తిరుప్పళ్ళి 
ఎ్మాఖచ్చిని (సుప్రభాతాన్ని) పాడడంకోసం ఇరామానుశనూళ్రఖైన్హాది అనే 
ప్రబంధంలోని నూట ఎనిమిది పాశురాలతో కీర్తింపఏబడిన కల్యాణగుణాలను 
కల్గినవారైన, ఆదిశేషుల అవతారరూపమైన శ్రీరామానుజుల శ్రీచరణాలే మనకు 
రక్షకం. 


6 నూటవఎనిమిది దివ్యదేశముల 


——ాలిల్రి— 


(భూపాళరాగం) 


1. తిరునరజ్ల్ఞమ్‌ కోయిల్‌, తిరువరజ్లేశన్‌ 
తిరుమగళ్‌ అుగియ, మణవాళన్‌ ఉటైయూర్‌ 
తిరుత్తంజై నీలమేఘ, నరసింగమ్‌ 
తిరువన్సిల్‌ అమర్‌, నడివక్రంగియ నమ్మి 
మరు Soup HB, కరమ్బనూర్‌ ఉత్తమన్‌ 
మలర్‌మబ్లై SHB, పుణ్ణరీకాక్షన్‌ 
తిరుప్పుళ్ళమ్‌ పూతమ్‌ గుడి, అమర్‌వేన్దే 
తిరుప్పళ్ళి యుణర్‌న్షరుళ్‌ పురిన్లిడువాయే 
తిరువరజ్లమ్‌ (శ్రీరంగం) కోయిల్‌లోని శ్రీరంగనాథుడు, శ్రీరంగనాయకి, 
ఉటైయూర్‌లోని అ్యంకియమణవాళన్‌, తళ్టాౌమా మణిక్కోయిలోని 
నీలమేఘస్వామి తంజైయాళిలోని నరసింహస్వామి, తిరువన్సిల్‌ క్షేత్రంలోని 
SES PSA నమ్బి, సువాసన పరిమళించే తోటలను కల తిరుక్కరమ్బనూర్‌ 
లోని ఉత్తముడు, శెజ్సమలవల్లి త్తాయార్‌ వేంచేసి ఉండే తిరువెళ్ళటైలోని 
పుండరీకాక్షుడు, తిరుప్పుళ్ళమ్‌ పూదమ్‌గుడి క్షేత్రంలోని అమర్‌వేన్షన్‌ పేరుతో 
వేంచేసి ఉండే స్వామీ ! నిద్రనుండి లేచి మమ్ములను అనుగ్రహించు. 


2. వార్‌ పునల్‌ పేరిల్‌, అరవణై క్కిడన్లాన్‌ 
వళమ్‌ GNP ఆదనూర్‌, ఆణ్బళక్కు మైయన్‌ 
పార్‌ పుగభ్ర, ఆనిరైనాదన్‌ అకయున్లూర్‌ 
పణితుయిల్‌ అరుమాకడల్‌, శిజుపులియూర్‌ 
కార్‌ తిగథ్‌్‌ తణ్‌ శేటై, శీర్‌ సారనాదన్‌ 
కార్‌ కడల్‌ మేల్‌, తలైచ్చజ్లనాణ్‌ మదియే 
ఏర్‌ తిగభ్ర్‌ కుడన్దై, క్కిడన్ల ఎన్నముదే 
ఎంబెరుమాన్‌, SO) యెగునరుళాయే. 
జలసమృద్ది కల తిరుప్పేర్‌నగర్‌లో ఆదిశేషునిపై పరుండిన అప్పక్కుడ 


తిరుప్పళ్ళియెక్రిబుచ్చి 7 


RA, బలంతో (సారంతో) ప్రకాశించే ఆదనూర్‌లోని ఆణ్హళక్కు Goats, 
అనేపేరుగల స్వామి, భూమిలో కీర్తిని కల తిరువ్యఖన్సూర్‌లోని ఆనిరైనాదన్‌ 
(ఆమరువియప్పన్‌ శిణుప్పులియూర్‌లో ఆదిశేషునిపై శయనించిన అరుమా 
SES అనే పేరు కల స్వామి, మేఘాలతో ప్రకాశించే చల్లని తిరుచ్చేజైలో 
కల్యాణగుణాలను కల సారనాథ స్వామి, నల్లని సము(ద్రతీరంలోగల తలైచ్చజ్ల 
నాణ్‌మదియమ్‌లోని నాణ్మదియప్పెరుమాళ్‌, తిరుక్కుడన్దై క్షేత్రంలో 
శయనించిన ఆరావముదన్‌ అనే ఓ మా స్వామీ! నిద్రనుండి లే. 


3. కణ్ణియూరమర్‌, హరశాపవిమోచనమ్‌ 
కరుతై పొభ్రీన్దిడుమ్‌, విజ్ఞగరప్పన్‌ 
— యణ (ac) 
ఎజ్‌ OF పుగ్ర్‌, Sas శౌరిరాజన్‌ 
DIPS మిగు తిరువాలి, నయలాలి PSS 
wed తొగ్టిబమ్‌, నాగై సౌందరరాజన్‌ 
అమర్‌ తిరునటైయూరిల్‌, నంశుళమ్‌ నమ్చి 
వణ్ణనుర్‌ నందిపుర, నిజ్ఞగర్‌ వాష్‌ 
నారాయణా, పళ్ళి యెగున్దరులాయే 


తిరుక్కణ్ణియూర్‌లో వేంచేసి ఉండే హరశాపవిమోచనుడు, కరుణను 
వర్షించే తిరువిజ్ఞుగర్‌లోని తిరువిణ్ఞగర్‌ అప్పన్‌, ఎనిమిది దిక్కులు పొగడే 
తిరుక్కణ్ణపురంలోని శౌరిరాజన్‌, గొప్ప ప్రకాశానికి కల తిరువాలి తిరునగరి 
క్షేత్రంలోని వయాలాలి VIS, ఈ (బ్రహ్మాండంలోనివారు సేవించే తిరునాగై 
లోని సౌందరరాజన్‌, తిరునజైయూర్‌లో వేంచేసి ఉండే నమ్బి, తుమ్మెదలు 
నిత్యనివాసం చేసే నందిపురవిణ్ఞగర్‌లో వేంచేసి ఉండే నారాయణా! (విణ్ఞగర్‌ 
పెరుమాళ్‌) స్వామీ! నిద్ర లే. 


4 కన్లన్‌ SXoup శోలై, ఇనళూర్‌ మైనా 
Q om fon) oH 
కాశినియిల్‌ ఉయర్‌, తిరుచ్చిత్తిర కూటమ్‌ 
అన్దణర్‌ దేవర్‌, అరణియన్‌ కాళి 
అరుతవముని Syd, BS గోవినర్‌ 
£2 ౧ 
శినై కవర్‌న్లిడుమ్‌, శీరామనిణ్లగర్‌ 
2 ro) ac) 


8 నూటవనినిమిది దివ్యదేశముల 


శీర్‌ పెర అళన్లరుళ్‌, తాడాళ వమ్మాన్‌ 
నన్దర్‌ క్కరుళ్‌, కూడలూర్‌ జగన్నాథా 
ఎంబెరుమాన్‌, SO) యెబన్షరుళాయే. 


సువాసన పరిమళించే తోటలను కల తిరువిందళూర్‌లోని పరిమళ 
రంగనాథుడు, భూమిలో గొప్పదైన తిరుచ్చిత్తిర కూటమ్‌లోని బ్రాహ్మణులు, 
దేవతలు, శివుడు, కాళి, కణ్యమహర్షి సేవించే తిల్లై గోవిందరాజస్వామి, 
మనస్సును దోచే కాభ్రీచ్చీరామ Dens SoS, కల్యాణగుణాలు 
పొందేటట్టుగా భూమిని కొలిచిన తాడాళన్‌ అనే స్వామి, నందకమహర్షికి 
ప్రత్యక్షమైన, తిరుక్కూడలూర్‌లోని వైయమ్‌ కాత్త పెరుమాళ్‌ (జగన్నాథుడు) 
అయిన స్వామీ ! నిద్రలే. 


5. Sepetod నిన,కార్‌ మేఫువణా 
co NN అ (ac) 
SoS) 3 soe, అభిషేక noe 
కరిక్కరుళ్‌ HO, తిరు కసిత్తలనాదా 
కడువినై తీర్‌ వెళ్ళియజ్ఞుడి రామా 
des ed, మణిమాడ విళక్కే 
వెకున నిణగర్‌, వెకుననాదా 
మజా Q రం Q 
apd అరిమేయ, విజ్ణగర్‌ అరవిన్లా 
ఎంబెరుమాన్‌ పళ్ళి యెశ్రబున్సరుళాయే 
Q 


BON, E32 ES° వేంచేసి ఉండే కార్‌మేఘవణ్ణా | తిరుక్కణ్ణమంగైలోని 
అభిషేకవల్లితాయార్‌కు నాథుడవై భక్తవత్సలస్వామీ!, గజేంద్రుని అనుగ్రహించిన, 
కపిస్థలంలోని గజేంద్రవరదా! గొప్ప పాపాలను తీర్చే తిరువెళ్చియబ్న్లుడిలోని 
కోలవల్‌విల్లిరామా!, నిత్యసూరులు సేవించే మణిమాడక్కోయిల్‌ క్షేత్రంలోని 
నందా విళక్కు అనే స్వామీ!, వైకున్లవిజ్ఞిగర్‌లోని వైకుంఠనాథా |, (ప్రకాశించే 
అరిమేయ విజ్ఞగరవ్‌లోని అరవిందా! (కూడమాడుకూత్తన్‌) స్వామీ! 
పడుకనుంచి నిద్ర లే. 


6. మాదవన్‌ మగిభ్ర్‌, తిరుత్తేననార్‌ SR 


తిరుప్పల్ళియె క్రయిచ్చి 9 


S08 తిగగ్‌ వణ్‌, పురుడోత్తమత్తానే 
BOS అరుళాళన్‌, శెమన్‌ శెయ్‌ కోయిల్‌ 

తిరుత్తెత్తి యమ్బలత్తు, ఎన్‌ శెజ్లణ్‌ మాలే 
పోదలర్‌ FPS, తిరుమణిక్కూడత్తాన్‌ 

DNL కావళమ్‌ పాడి, వేణుగోపాలన్‌ 
శీర్‌ మలి శోలై, వెళ్ళకుళత్తిల్‌ అణ్ఞా ! 

శీదరన్‌ శీర్‌, పళ్ళి యెబున్సరుళాయే 


మాధవుడు (దైవనాయకుడు) ఆనందించే తిరు త్తేవనార్‌ SS, వేదాలు 
ప్రకాశించే, గొప్పదైన వణ్‌పురుడోత్తమమ్‌లోని పురుషోత్తమా |, శెమ్చొన్‌ 
శెయ్‌కోయిల్‌లోని BOT ! పేరరుళాళన్‌, తిరుతెత్తి యమ్బలమ్‌లోని శెజ్లణ్‌మాల్‌ 
అనే స్వామి, పూలు వికసించేతోటలను కల తిరుముణిక్కూడమ్‌లోని 
మణిక్కూడనాయకన్‌, కీర్తిని కల తిరుక్కావళమ్చాడిలోని వేణుగోపాలస్వామి, 
అందం నిండుగా ఉండే తోటలను కల తిరువెళ్ళక్కుళమ్‌లోని os 
పెరుమాళ్‌! శ్రీధరా ! అందమైన పడుకనుండి నిద్ర లే. 


7, _తామరైయాళ్‌ నాయగన్‌, పార్తన్‌ పళ్ళి 

తరు నవనిది తిగభ్ర్‌, శోళ్రమణ్‌పువియిల్‌ 
మామకళ్‌ కోనుటై, నాబ్పదు పదిగళ్‌ 

SB Bod YR కమ్‌, మానగర్‌ ఎన్సర్‌ 
కామనై పడైత్తరుళ్‌, మామేని అ్మంగర్‌ 

మాలిరుమ్‌ శోలైయిల్‌, మాల్‌ అలజ్కారర్‌ 
శేమముడై, సామియ నారాయణన్‌ కోట్టి 

కేశవనే, SO) యెగున్దరుళాయే 


పార్తన్‌పళ్ళిలోని తామరైయాళ్‌ PALES, (SHS) - అనే ఈ నలభై 
దివ్యదేశాలు నవనిధులను ఇచ్చే, ప్రకాశించే చోళమండలంలోని, (శ్రియఃపతి 
వేంచేసి ఉండే దివ్యతిరుపతులు. వేదానుసంధానధ్వనిని కల, యజ్ఞయాగాదుల 
పొగతో పరిమళించే గొప్ప నగరమని కీర్తించే, మన్మథుని సృష్టించిన గొప్ప 


10 నూటవఎనిమిది దివ్యదేశముల 


రూపాన్ని కల అుకర్‌ వేంచేసి ఉండే తిరుమాలిరుమ్‌శోలైలో “మాల్‌ 
అలంకారర్‌” అనబడే సుందరబాహుస్వామి, క్షేమాన్ని కల, సౌమ్యనారాయణ 
స్వామియొక్క క్షేత్రమైన తిరుక్కోట్టియూర్‌లోని కేశవా! నీవు నిద్రలే. 


8. Roc GAN, సత్తియ గిరీశన్‌ 
దెయ్‌వ శిలైనాదన్‌, తిగథ్‌ ప్పుల్లాణి 
వైయ్యత్తుయర్‌, తిరుత్తజ్లాలిల్‌ అప్పన్‌ 
Sup తుజళైయామ్‌, కాళమేగమ్‌ శీర్‌ మోగూర్‌ 
వైగైనది తిగభ్ర్‌, తెన్‌ కూడల్ట్రంగర్‌ 
వళనగర్‌, శ్రీ విల్లిపుత్తూర్‌ అరజ్లర్‌ 
అయ్యన్‌ తిరుక్కురుగూరిల్‌, BOS 
OS పిరాన్‌ పళ్ళి య్మెన్లరుళాయే 
తిరుమెయ్యమ్‌లోని సత్యగిరీశుడు అయిన దెయ్‌వ శిలై నాథుడు 
(శార్‌బ్లమనే వింటిని పాలించినవాడు) (ప్రకాశించే తిరుప్పుల్లాణిలోని కల్యాణ 
జగన్నాథుడు, భూమిలో ఉన్నతమైన తిరుత్తణ్‌ కాల్‌లోని అప్పన్‌, తిరుమోగూర్‌ 
లోని మార్గబంధువైన కాళమేఘప్పెరుమాళ్‌, SN నది ప్రకాశించే తెన్‌కూడల్‌లోని 
కూడల కర్‌, భూసారాన్ని కల BIO పుత్తూర్‌ రంగమన్నార్‌, తిరుక్కురు 
కూర్‌లోని POLY నిన్దపిరాన్‌ అయిన స్వామీ! MSS. 


9. _తులైవిల్లిమజ్గలత్తు అరనిందనేత్రన్‌ 

తోతాద్రి వానమామలై, SUH 
పుళిజ్లుడి కిడన్టిడుమ్‌, కాయ్‌శిన Sa 

కుజైక్కాదన్‌ ఉతెయూర్‌, తిరుప్పేరై 
మలైనిగర్‌ MOS శ్కూణమ్‌, వైకుణ్యకళ్ళర్‌ 

మగిభ్‌ విజయాసన, వరగుణమజ్జై 
అలై తిగభ్ర్‌ పెరుమ్‌ కుళత్తనుర్‌, మాయకూత్తా 

అన్బనే, తిరుప్పళ్ళి యెబన్షరుళాయే. 


తులైవిల్లిమజ్లలమ్‌ క్షేత్రంలోని అరవిందలోచనుడు, తోతాద్రి అనబడే 


తిరుప్పళ్ళియెక్రిుచ్చి 11 


వానమామలైలో శిరీవరమంగైనాథుడు, శిరీవరమంగై, తిరుప్పుళిబ్లుడిలో 
శయనించి ఉండే కాయ్‌శిన SHS, తెన్‌తిరుప్పేరైలోని మకరనెడుమ్‌ 
కుఖైక్కాదన్‌, పర్వతాలతో సాటి వచ్చే ప్రాకారాలను చుట్టూ కల శ్రీవైకుంఠం 
లోని కళ్ళపిరాన్‌, తిరువరగుణ మంగైలో ఆనందించే విజయాసన ప్పెరుమాళ్‌, 
అలలు ఎగసి పడే “పెరుమ్‌ కుళమ్‌” అనబడే క్షేత్రంలోని మాయక్కూత్తా! 
మా విషయంలో స్నేహాన్ని కల స్వామీ! పడుకనుండి MSS. 


10. తెన్గుయర్‌ కుణుజ్లుడి, వైట్లననమ్బి 

నిక్షేపమానిధి OS, తిరుక్కోళూర్‌ 
పొంగుమ్‌ పొరువల్‌ళూభ్ర, పాణ్ణియనాట్టిల్‌ 

పుగర్‌ పెరు పదినెట్టు, తిరుప్పతి ఎన్నర్‌ 
పజ్కజనాభన్‌, అనన్టపురన్దనిల్‌ 

వణ్‌పరిశారత్తిల్‌, BVT PSPS 
తజ్నుపుగట్ర్‌, తిరుక్కాట్‌కరైయస్సా 

దామోదరా, Oy య్మెఖన్లరుళాయే 


దక్షిణ దిక్కులోని ఉన్నతమైన తిరుక్కుజుబ్లుడిలోని వైష్ణవనంబి, 
తిరుక్కోళూర్‌లోని వైత్తమానిది - అనే ఈ పద్దెనిమిది పొంగే జలాన్ని చుట్టూ 
కల పాండ్యదేశంలో తిరుపతులు అని అంటారు. తిరువనంతపురంలోని 
అనంతపద్మనాభుడు, తిరువణ్‌పరిశారమ్‌లోని తిరువాభ్‌మార్చన్‌, కీర్తిని 
స్థిరంగా కల తిరుక్కాట్కరైలోని కాట్కరై యప్పన్‌ అయిన ఓ దామోదరా! 
పడుకనుండి VSS. 


11. శెల్వమ్‌ Srp, తిరుమూ భ్రీక్కళత్తాన్‌ 
శేర్‌ మాణన్‌, మాయపస్సిరాన్‌ పులియూరిల్‌ 
వల్‌ తిరుచ్చి HMOS, ఇమైయవరప్పన్‌ 
నారాయణన్‌ Pips, తెన్‌ తిరునావాయ్‌ 
SOP LP వాభ్ర్‌న్లిదుమ్‌, వల్లిమణాళన్‌ 
వణ్‌ వణ్లూర్‌ ఉభైయుమ్‌, ఎన్‌ పామ్బణైయస్సా 
అల్లల్‌ తవిర్‌, తిరువాట్టారిల్‌ ఆది 


12 నూటవఎనిమిది దివ్యదేశముల 


కేశవనే పళ్ళి యెట్టైబున్సరుళాయే 


సంపద (ప్రకాశించే తిరుమూభిక్కళమ్‌ క్షేత్రాన్ని చేరిన తిరుమూభ్రిక్కళ 
త్తాన్‌, నమ్మాగ్యారు ఆశ్రయించిన తిరుప్పులియూర్‌లోని మాయప్పిరాన్‌, 
గొప్పదైన తిరుచ్చిగ్రగ్రార్‌లోని ఇమ్రైయవరప్పన్‌, తిరునావాయ్‌లోని 
నారాయణుడు, తిరువల్లవాభ్ర్‌లో వేంచేసి ఉండే తిరువల్లి మణాళన్‌ 
(కోలప్పిరాన్‌) తిరువణ్‌ వణ్డూర్‌లో వేంచేసి ఉండే నా పామ్బతైయప్పన్‌ స్వామీ!, 
SPOS తీర్చే తిరువాట్టార్‌లోని ఆదికేశవా! పడుకనుండి ISS. 


12. భక్తర్‌ త్యారుమ్‌, తిరువిత్తువక్కోడు 
పణ్‌ కులశేకరన్‌, పాడిడుమ్‌ ఎమ్మాన్‌ 
BED) GPT, అమర్‌క్కడిత్తానమ్‌ 
CRAPS, తిరువాబున్‌ IF కుణళప్పన్‌ 
తొత్తుడై మలైనాడుమ్‌, ఓర్‌ పదిమూన్గామ్‌ 
దెయ్‌వనాదన్‌, తిరువహీంద్ర నాదన్‌నగరే ! 
ముత్తుడై పెళ్లై తిగభ్ర్‌, కోవలిల్‌ 
తిరువిక్కిరమా, పళ్ళి య్మెఖన్షరుళాయే 
భక్తులు సేవించే తిరువిత్తువక్కోడులోని, రాగాలు నిండిన పాశురాలను 
అనుగ్రహించిన కులశేఖర్యాగ్యార్‌ కీర్తించే విత్తువక్కోట్టమ్మాన్‌ (ఉయ్యవన్ల 
ప్పెరుమాళ్‌), తిరుక్కడిత్తానమ్‌ లో వేంచేసి ఉండే అద్భుతనారాయణుడు, 
అందమైన ఉద్యానవనాలను కల తిరువాజన్‌ వితైలోని తిరుక్కుజళప్పన్‌ - 
అనే ఈ పదమూడు పరస్పర సంబంధం SOS మళయాళదేశంలోని 
దివ్యక్షేత్రాలు. ఇక, తిరు వహీంద్రపురం లోని దైవనాయకస్వామి, ముత్యాలు 
వెలువరించే DF (కన్యకా)నది (ప్రకాశించే తిరుక్కోవలూర్‌లోని (త్రివిక్రమా! 
పడుకనుండి DSS. 


13. SOA యురైన్లిడుమ్‌, అరుళాళ వరదా 
కడువినై కళైన్టిడుమ్‌, అశ్రంగియసింగా 


తిరుప్పల్ళియె క్రయిచ్చి 13 


OS Di yP కచ్చియిల్‌, అట్టపుయత్తాన్‌ 
దీపప్రకాశర్‌, విళక్కొళితంగా 

DOP BS Jes), ఆళరినాదా 
జయతూదన్‌ పాడగమ్‌, సేవై విళంగుమ్‌ 

నెరికుభ్రల్‌ నిలమంగ్రె, జగదీశన్‌ వాశ్రీఖుమ్‌ 
నీరగత్తాయ్‌, పళ్ళి య్మెఖన్షరుళాయే 


కరిగిరి (కాంచీపురం)లో వేంచేసి ఉండే (గజేంద్రుని) కృపతో కాచిన 
వరదా | తీవ్రమైన పాపాలను కూడా తీర్చే నృసింహస్వామీ ! నిండైన కీర్తిని 
కల కాంచీపురంలోగల అట్టపుయకరమ్‌లోని అష్టభుజస్వామీ | తిరుత్తణ్‌కా 
దివ్యక్షేత్రంలోని దీపప్రకాశస్వామి (విళక్కొళిపెరుమాళ్‌), పూలు విరిసే తోటలను 
కల తిరువేళుక్కైలోని ఆళరినాదా! తిరుప్పాడకమ్‌లోని పాండవ (విజయ) దూత, 
తిరునీగరమ్‌లో వేంచేసి ఉండే ఎజ్జని (హేమ) వర్ణాన్ని కల, దట్టమైన కేశపాశాన్ని 
కల నిలమజ్జితాయార్‌, జగదీశ్వరపెరుమాళ్‌! పడుకనుండి ISS. 


14. నిలావుడై మదితుణ్ఞ, నిగరిల్లా నాదన్‌ 
నినదుమ్‌ ఊరగత్తు ఉలగళనానే 
అ ౧ 
నిలై పుగభ్ర, TS Sey మరుళ్‌ శెయ్‌ద వెశికా(క్కా) 
నీల్‌ కరుణాకరన్‌, తిరుక్కారగత్తాన్‌ 
విలైయిలా మణిమాడ, కార్యాన క్కళ్యా 
విమల వరాగన్‌ PLP, తిరుక్కళ్వమారే 
మలిపుగభ్ర, పరమేచ్చురనగర్‌ నాదా 
పవళవణ్ణా, SO) యెగున్దరుళాయే. 
(ac) యణ 


నిలాత్తిజ్లళ్‌తుణ్ణత్తాన్‌క్షేత్రంలోని నిగరిల్లానాధుడు, తిరుయూణుగమ్‌ లోని 
నిలచిన సన్నివేశంలో ఉండే త్రివిక్రముడు, స్థిరమైన కీర్తిని కల తిరువెక్కా 
క్షేత్రంలోని శొన్న వణ్ఞమ్‌ శెయ్‌ద పెరుమాళ్‌, తిరుక్కారగమ్‌లోని కరుణాకర 
పెరుమాళ్‌, వెల కట్టలేని మణిహర్మ్యాలను కల తిరుక్కార్‌వానమ్‌లోని SHS, 
తిరుక్కళ్వనూర్‌లోని విమలుడైన ఆదివరాహస్వామి, వృద్ది చెందే కీర్తిని కల 


14 నూటవనినిమిది దివ్యదేశముల 


పరమేచ్చురవిజ్ఞుగరమ్‌లోని వైకుంఠనాథుడు, పవళవణ్ఞుమ్‌లోని పవళవణ్ణస్వామీ! 
పడుకనుండి DSS. 


15. పుళ్ళర్‌ క్కరుళ్‌ శెయ్‌ద, పుట్కు్రీరామా 
పునిదరుతై, నిన Ged పత్తరావి 
ఉళ్ళమ్‌ కవర్‌, వీరరాఘవన్‌ ఎవ్వుళ్‌ 
ఉత్తమనీర్‌మలై నీర్‌నబ్లన్‌ ఎమ్మాన్‌ 
తుళ్ళు నీరిడ, as నిత్యకల్యాణర్‌ 
HG కడల్‌మలై, తలశయనత్తాన్‌ 
BQH యోగత్తిల్‌, అమర్‌ తిరుక్కడిగై 
శిజ్ఞస్పిరాన్‌, పళ్ళి యె[్రిఖన్షరుళాయే 
జటాయువును అనుగ్రహించిన BHD} Ey, MSD విజయరాఘవస్వామీ!, 
పుణ్యాత్ములు నివసించే తిరునినవూర్‌లోని పత్తరావిప్పెరుమాళ్‌ (భక్తవత్సలుడు 
స్వామి), మనస్సును దోచే తిరువెవ్వుళ్‌ (తిరువళ్ళూర్‌లోని వీరరాఘవుడు, 
ఉత్తమమైన తిరునీర్‌మలైలోని నీర్‌వజన్‌ స్వామి, తుళ్ళి పడే నీటిని కల చోటు 
(సముద్రతీరం) తిరువిడవెన్దైలోని నిత్యకల్యాణప్పెరుమాళ్‌, తిరుక్కడల్‌ 
DESO స్థలశయనస్వామి, స్పష్టమైన యోగంలో వేంచేసి ఉండే ఘటికాద్రిలోని 
నృసింహస్వామీ | నిద్రనుండిలే. 


16. శీర్‌ వళరుమ్‌, వేదవల్లి మణాళన్‌ 
శెల్వమ్‌ SND, అల్లిక్కేణి మన్నాదన్‌ 
PED EP, రుక్మిణి పార్థసగాయన్‌ 
పత్తర్‌క్కరుళ్‌, చక్రవర్తి తిరుమగన్‌ 
వారణమ్‌ తుయర్‌ GE, తేవప్పెరుమాళ్‌ 
SENS త్తీర్‌త్తిడుమ్‌ తెళ్ళియ శింగమ్‌ 
DoS నడునాడు, నాలాజు SIS TL 
ఎంబెరుమాన్‌, SO) యెశ్రబున్సరుళాయే 


తిరుప్పల్ళియె కయిచ్చి 15 


వృద్ది చెందే కల్యాణగుణాలు కల వేదవల్లిత్తాయార్‌ నాథుడు, సంపద 
ప్రకాశించే తిరువల్లిక్కేణిలోని మన్నాథుడు, భూమిలో వ్యాపించిన కీర్తిని కల 
పార్థసారధి, (ఆ క్షేత్రంలోనే) భక్తులను అను[గ్రహించే శ్రీరాముడు, గజేంద్రుని 
ఆర్తిని తీర్చిన వరదరాజస్వామి, గొప్ప పాపాలను కూడా పోగొట్టే నరసింహుడు- 
అవి భక్తులు నిండిన మధ్యదేశంలోని ఇరవై Wey దివ్యక్షేత్రాలలోని స్వామీ ! 
MSS. 


17. అ్బర్‌ తొకగుమ్‌, తిరువేంగడత్తప్పన్‌ 

అరియ Sep, నరశిజ్లవీ Up Sod 
S95 Qi LP, రఘురామన్‌ Arg 

SS వనరూపన్‌ DLP నైమిశారణీయమ్‌ 
S95 తిగర్‌, తిరుశాళక్కిరామమ్‌ 

యి 

గురువరనారణన్‌, బదరి యుజై కోయిల్‌ 
మణ్జలన్‌తాన్‌ తొగ్టిబమ్‌, కణ్ణమ్‌ కడివాకరై 

మాదవనే, BO) యెకగున్టరుళాయే. 


(బ్రహ్మాండంలోని జనులు కొలిచే శ్రీవేంకటాచలంలోని అప్పన్‌, తెలియ 
డానికి సాధ్యం కాని శిజ్లవీక్ర్‌కున్ణమ్‌ (అహోబిలం) లోని నరసింహస్వామి, 
భక్తులు కీర్తించే తిరు అయోధ్యలోని రఘురాముడు, ప్రాచీనమైన వనరూపాన్ని 
కల్లి భగవానుడు ప్రకాశించే నైమిశారణ్యం, మేఘాలు (ప్రకాశించే తిరుశాళక్కి 
రామమ్‌ (సాలగ్రామం) లోని శ్రీమూర్తి, నర-నారాయణ రూపంలో వేంచేసి 
ఉండే బదరీకాశ్రమమ్‌, కణ్ణమెన్టుమ్‌ కడినగర్‌ (ప్రయాగ)లోని మాధవుడైన 
నీలమేఘస్వామీ! నిద్ర లే. 


18. శిట్టర్‌గళ్‌ Typ, తిరుప్పిరిది నివాసా 
శీర్‌ వడమదురైయిల్‌, వశుదేవబాలన్‌ 
ఇట్టముడన్‌ అమర్‌, ద్వారాకావాసా 
యదుకులబాలన్‌, గోవర్దననాదన్‌ 
అట్టదిక్కుకళ్‌ పుగర్‌, ఆయ్‌స్పాడి కణ్ణన్‌ 


16 నూటవఎనిమిది దివ్యదేశముల 


అన్సాయ్‌ నిశైయాడుమ్‌, బృందావనమే 
ఇట్టమాయ్‌ వడదిశై, తిరుప్పతియిల్‌ వ్యాణమ్‌ 
ఎంబెరుమాన్‌, పళ్ళి యెశ్రబున్సరుళాయే 


శిష్టులు నివసించే తిరుప్పిరిది (నన్లప్రయాగ) నివసించే స్వామీ |, సంపదను 
కల ఉత్తరమధురలోని వసుదేవబాలకుడు, ప్రీతితో వేంచేసి ఉండే ద్వారకా 
వాసుడు, గోకులంలోని యదుకులబాలుడు, గోవర్దననాథుడు, ఎనిమిది 
దిక్కులలోనివారు కీర్తించే రేపల్లెలోని నవమోహనకృష్ణుడు, (ప్రేమస్వరూపుడై 
(క్రీడించే బృందావనంలోని స్వామి, - అనే- ఈ ఉత్తరదేశక్షేత్రాలలో ప్రీతితో 
వేంచేసి ఉండే స్వామీ! VSS. 


(బృందావనం 108 దివ్యదేశాలలో ఒకటి కాకపోయినా, గోదాదేవిచే 
మంగళా శాసనం చేయబడినందున కీర్తింపబడినది.) 


19. పొజ్ఞుమ్‌ తిరై, తిరుప్పాజ్కడల్‌ నాదా 

పరమపదమ్‌ తన్నిల్‌, పర వాశుదేవన్‌ 
శెజ్జమల Sop, శేర్‌ తిరుమార్చన్‌ 

శేర్‌ నిల మజ్జెయుమ్‌, దేవిగళుమ్‌ Lup 
తాజ్లు మనన్తన్‌, గరుడన్‌ సేనేశన్‌ 

తన్‌ తాళిల్‌ అడిమై శెయ్‌ నిత్యముక్షర్‌గళ్‌ 
మజ్గిళ మామణి, మణ్బస మమరుమ్‌ 

మన్నవనే, పళ్ళి యెకగున్దరుళాయే. 


పొంగే కెజటాలను కల క్షీరాబ్దిలో వేంచేసి ఉండే స్వామీ | పరమపదంలోని 
పరవాసుదేవుడు, Dev పద్మంలో నివసించే లక్ష్మీదేవి చేరే అందమైన వక్షః 
స్థలాన్ని కలవాడు, భూదేవి ఇంకా పలువురు దేవేరులు చుట్టి ఉండగా, 
ఆదిశేషుడు ఆసనమై మోయగా, గరుడుడు, విష్వక్సేనుడు మొదలైన 
నిత్యసూరులు ముక్తులు తన శ్రీచరణాలకు సేవ చేయగా, మంగళకరమైన 
తిరుమామణిమండపంలో వేంచేసి ఉండే ప్రభూ |, పడుకనుండి నిద్రలే. 


BBS) QB) 17 


20. మాదవన్‌ పూమగళ్‌, సేనైయర్‌ కోనరుళ్‌ 
HM మతైతమి గ్‌, Swed SAP మాజణన్‌ 
మునినాదన్‌ పుణ్ణరీకాక్షర్‌, మణక్కాల్‌నంబి 
శ్రీయామునర్‌, శీర్‌ మహాపూర్లర్‌ 
పూదూర్‌ యతిరాజన్‌, సెరునల్‌ కురుగూరిల్‌ 
వన్టరుళ్‌ మణవాళ మాముని ముదలోర్‌ 
ఆదరత్తొడు ఉన్నై తొక, వన్టమర్‌న్లార్‌ 
అచ్చుదనే, పల్ళి యెఖన్లరుళాయే 


మాధవుడు, లక్ష్మీదేవి, విష్వక్సేనులు, వారి అనుగ్రహాన్ని పొందిన, 
ద్రావిడవేదాన్ని పల్కిన, వకుళమాలికను ధరించే SSr yyw, నాథముని, 
పుండరీకాక్షులనే ఉయ్యక్కొణ్డార్‌, మణక్కాల్‌ Savy, శ్రీయామునులు, గొప్ప 
కల్యాణగుణాలను కల మహాపూర్ణ్ణులు (పెరియనంబి), శ్రీ పెరుంబూదూర్‌లోని 
యతిరాజులు, గొప్ప మంచిని కల తిరుక్కురుకూర్‌లో అవతరించిన 
మణవాళమహాముని మొదలైన వారు భక్తితో నిన్ను సేవించేటట్లు వచ్చి వేంచేసి 
ఉండే అచ్యుతా ! ISS. 


21. వేదమ్‌ తమిభ్‌ శెయ్‌ద, మాజన్‌కొల్‌ ఈశన్‌ 
విమలర్‌గళామ్‌, పొయిగై పూదమ్‌ సేయాఖ్ట్యార్‌ 
కోదై విట్టుశిత్తన్‌, తొండరడిప్పొడి 
కటెయల్‌ కలికన్టి, మామ ిశైస్సి రాన్‌ 
నాదన్‌ తిరుప్పాణన్‌, నమ్మాఖ్యార్‌ తన్‌కని 
న HMA ట్ర్‌ పాశురమ్‌, పల్లాణురైప్పార్‌ 
ఏదజ్ఞల్‌ తీర్‌న్దు, ఇవ్వులగినిల్‌ వాషఫ్‌వార్‌ 
ఎమెరుమాన్‌, ఉన్‌ తిరువరుళాలే 
వేదాన్ని (ద్రావిడభాషలో పల్కిన నమ్మాఖ్యార్లు, భగవానుడే కాబోలు. 
ఏదోషం లేనివారైన పొయ్‌గై ఆగ్ర్యార్‌, పూదత్తార్యార్‌, పేయాగ్యార్‌, sexs 
విష్ణుచిత్తులు, తొణ్బరడిప్పొడి, కుజైయలూర్‌లోని తిరుమంగై ఆఖార్‌, 
గొప్పవారైన తిరుమఖ్రిశైప్పిరాన్‌, మనకు నాథులైన తిరుప్పాణ్‌ పెరుమాళ్‌, 
నమ్మాఖార్‌ అనుగ్రహించిన చక్కని పాశురాలతో పల్హాండును పాడేవారు 


18 . 19 


శ్రీమతే రామానుజాయ నమః దాసపావనా రామానుజ ! పురాణపురుషా రామానుజ ! 
శ్రీరామానుజ నానూలు ధర్మసంస్థాపక రామానుజ ! పురుష పుంగవా రామానుజ ! 
ee దాశరథిగురు రామానుజ ! పుండరీకాక్షా రామానుజ ! 
అష్టభుజసేవక రామానుజ ! కాషాయాంబర రామానుజ | ల 
అ కారుణ్యజలధే రామానుజ ! దీనజనోద్దార రామానుజ ! పెరియనంబిచ్చాత్ర రామానుజ | 
అనాధరక్షక రామానుజ ! Se bes రామానుజ శ్రీయతిరాజా | బలభద్రా జయ రామానుజ | 
అమృతమూర్తి రామానుజ | యతిరాజా శ్రీరామానుజా ! See స 
అద్భుత రూపా రామానుజ ! _ | కామధేనూ రామానుజ | Sey Sa a Ora 
అధర్మశత్రూ రామానుజ | వలు! దీనదయాళో రామానుజ | భక్తజన(ప్రియ రామానుజ | 
ఆముదల్వన్‌ రామానుజ | తతత రపు! దీనబంధో రామానుజ ! భవభయహరా రామానుజ | 
ఆశ్రితరక్షక రామానుజ | కాంతమతీసుత రామానుజ | Sree కా ల. mismo ee 
ఆనందరూపా రామానుజ | కూరేశపూజిత రామానుజ | Geel oe న Ores 
ఆదిశేషా రామానుజ | కేశవతనయా రామానుజ | Veo ewe er OSS Oe Cae 
రామానుజ శ్రీయతిరాజా | కోయిలణ్లనే రామానుజ | పరమదయాళో రామానుజ | భాషాసన్నుత రామానుజ ! 
యతిరాజా శ్రీరామానుజ ! గద్యత్రయకర రామానుజ | పంచాచార్యపదా(శ్రిత రామానుజ !| భువనపావనా రామానుజ ! 
ఆపద్బాంధవా రామానుజ | గోపీమోక్షదా రామానుజ | పరాంకుశసేవక రామానుజ | భూరిదయానిధే రామానుజ ! 
ఇలైయాళ్యారే రామానుజ | రామానుజ శ్రీయతిరాజా | రామానుజ శ్రీయతిరాజా | భూతపురీశా రామానుజ | 
కతత its యతిరాజా శ్రీరామానుచ | యతిరాజా శ్రీ రామానుజా | మన్నాథా జయ రామానుజ | 
సహరా] గోదాగ్రజా శ్రీరామానుజ | పరమహంసా రామానుజ ! రామానుజ శ్రీయతిరాజా ! 
ఎంబెరుమానారే రామానుజ ! | జితేంద్రియా శ్రీ రామానుజ ! పావనపురుషా రామానుజ ! యతిరాజా శ్రీరామానుజా ! 
కరుణాంతరంగా రామానుజ | తిరుప్పుళియాళ్యారే రామానుజ | పాపవిమోచనా రామానుజ ! మం(త్రప్రకాశా రామానుజ |! 
కలిధ్వంసకా రామానుజ ! (తిదండధారీ రామానుజ ! ఫణిశరీరా రామానుజ | ముక్తిదాయకా రామానుజ ! 


కల్పవృక్షమా రామానుజ | దయాసింధో రామానుజ | ప్రియంవదాశ్రీ రామానుజ ! | మేషా(ర్రాసంభవ రామానుజ | 


20 


యతిరాజా శ్రీరామానుజా | 
యామునపియా రామానుజ | 
రంగనాథపుతా రామానుజ ! 
లక్ష్మణమునే రామానుజ ! 


లీలా-మానుషమిగహ రామానుజ | 


వరదరాజసుత రామానుజ ! 
రామానుజ శ్రీయతిరాజా | 
యతిరాజా శ్రీరామానుజా | 
వీరాధివీరా రామానుజ ! 
వైష్ణవప్రియా రామానుజ ! 
శంఖచ[క్రప్రద రామానుజ ! 
శారదాశోకనాశ రామానుజ | 
శిష్టరంజనా రామానుజ | 
శిష్టపరిపాలా రామానుజ | 
శ్రీభాష్యకర్తా రామానుజ | 
శ్రీరామానుజ రామానుజ | 
శ్రీలక్ష్మణార్యా రామానుజ | 
BOOKS రామానుజ | 
రామానుజశ్రీ యతిరాజా | 
యతిరాజా శ్రీరామానుజా | 


శ్రీరామసోదర రామానుజ ! 
శ్రీరంగాశ్రిత రామానుజ | 
శ్రీకృష్ణాగ్రజ రామానుజ ! 
శ్రీభాష్యకారా రామానుజ | 
శెల్వపిళ్ళజనక రామానుజ | 
శ్వేతవర్ణా రామానుజ ! 
శేషావతారా రామానుజ | 
శోకనాశనా రామానుజ ! 
సహ(స్రనామా రామానుజ ! 
సత్యసంకల్పా రామానుజ | 
సజ్ఞన ప్రియా రామానుజ | 
సాక్షీభూతా రామానుజ ! 
సుదీర్ధబాహూ రామానుజ | 
సుగుణాకర రామానుజ | 
సూరిశిఖామణి రామానుజ | 
సౌశీల్యభూషా రామానుజ | 
క్షాంతివర్దనా రామానుజ ! 
క్షీరపురీశా రామానుజ ! 
రామానుజ శ్రీయతిరాజా | 
యతిరాజా శ్రీరామానుజా | 


=a + | 6. + Ga 


